థ్‌. 10ఒరిఒ 3 
బుద్ధుఖ్లి బడిలో వేసిన కథ 


మరికొన్ని కథలు 


డాకర్‌ తిరుమల రామచంద 
(9 


(పాకృత అకాడమీ 


హైదరాబాద్‌ - 500 880. 


స్తో వ్‌. $2 per 


నవల... ఈ మదా = =... పదాల యు ఆంత భన నన్‌ 


ననా 


నమత నను 


త 


మనవి 


ఆం్మధ్మపభ నచ్మిత వార పష్మతిక 1962 ఆగస్టు 15న పిల్లల కోసం (పత్యేక 
సంచిక |పచురించింది. దానిలో నేను పెక్కు మారు పేర్లతో చాల విషయాలు [వాయవలసి 
వచ్చింది. వాటిలోవే ఈ కథలు. 


ఇవి ఏడెనిమిది తరగతుల స్థాయి కలిగిన పిల్లలకు ఉద్దేశించినవి. వారు. వీటిని 
చదివి ఆనందిస్తారని నమ్ముతున్నాను. 

చివరి వ్యాసం “పోతన భాగవత పంచశతి నీరాజనం” లో (పచురిత మయింది. _ 
దీని స్థాయి కొంచెం ఎక్కువే అయినా, ఈ కథలు చదివిన పిల్లలు ఈ వ్యాసం చదవగలరనే 
నమ్మకంతో దీనిలో చేర్చాను. 


ఈ కథలను, వ్యాసాన్నీ పుస్తక రూపంలో (ప్రచురించడానికి అనుమతించిన 
ఆంధ్యపభ సచ్మిత వారష్మతిక సంపాదకులకు కృతజ్ఞతా వందనాలు తెలుపుతున్నాను. 


తేది: 6_6_1998 
హె_ాబాద్‌-క8ిరి0 


భాషా సేవకుడు 
తిరుమల రామచం.ద 


ఉపాయనం 
బుదుణి బడిలో వేసిన కథ 
రణ 
"వెదన తాతయ్య 
(a) u 
చిటి పాపలతో శ్రీనాథుడు 
టబ 
నీడవలె వెన్నంటి నీతులు తెలిపే వేమన 
సూరయ్యా చందమ్మా ఆకాశంలో ఎందుకున్నారు౭ 


౧. భాగవతం - బాల సాహిత్యం 


38 7 


ఉపాయనం 


ఉదయన చ్యకవరరికి 
ఫల్లుణ చక్రవర్తికి 
శ్రద్దా తిరుమలకు 
స్నిగా తిరుమలకు 

థి 
అప్రమేయ రడాంవికి 


{పపంచ బాలబాలికలకు అందరికీ ౪ 


లాడి 


గో 
టో 
న్‌ 


[BLANK PAGE 


క 7 


బుద్ధుణ్ణి బడిలో వేసిన కథ 


సిద్ధార్థ కుమారుడు వెరిగి వెద్దవాడు అయినాడు. 

ఇక కుమారుణ్ణి బడికి వేయడం అవసరమని తండి శుద్దోదన మహారాజు భావించి 
నాడు. మహారాజక మారుడు బడికి వెళ్ళడం కదా మరి? ఊరికంతా పండుగలాంటిది. 

కపిలవస్తు మహానగరాన్ని అలంకరించ వలసిందని శుద్దోదన మహారాజు ఆజ్ఞాపించి 
నాడు. నగరంలోని మామూలువీథులను, రథాలు తిరిగే బాటలను, నాలుగు వీథులు కలిసే 
చతుషుథాలను, అంగడి వీధులను pr 

ఎ క ల మ లో యం 
ఊడ్చి గంధపు నిళ్ళు చల్లినారు. ళ్‌ 
అంతటా ఘమ ' ఘుమలాడే పూలు గ్రోత్‌ 
చల్లినారు. ఎటు చూచినా పూలే. 


శద్దోదన మహారాజు సిద్ధారుని 
పిలుచుకొని బడికి బయలుదేరినాడు. 
వెంట మంగళ (దవ్యాలు తీసుకొని 
పరిజనం పరుగులు తీసినారు. పదివేల 
మంది శాక్య బాలకులు సిద్ధార్ధని 
వెంట నవ్వుతూ, _ కేరింతలుకొడుతూ 
బయలుదేరినారు. దారి పొడ.గునా 
అరుగుల మీద, ద్వారాలలోను, గవా 
ఇాలవద్ద వేలమంది కన్యకలు నగలు, 
కొ త్తగుడ్డలు ధరించి నిలబడి, వస్తున్న 


సిదార కుమారునివెన, శాక్య బాలకుల 
0 అ — 


వైన. పూవులు చల్లుతూ జయజయ 
నినాదాలు చేసినారు. 


ఎనిమిదివేల మంది దేవకన్య 
కలు రత్నాల చీపురుకట్టలు పట్టుకుని, 
నగలు జీరాడుతుండగా సిద్ధార్థని రాక 
కోసం... వీథులు. ఊడ్వ సాగినారు. 
ఆకాశ వీధిలో దేవ నాగ యక్ష 
గంధర్వ అసుర గరుడ కిన్నర 
ఉరగులు సగం మ్మాతమే కనిపిస్తూ 
పూలదండలు, పట్టు గుడ్డలు పట్టుకుని 
ఎగురుతూ వెళ్ళినారు. 


క బడిలో పిల్లలందరికీ పంచి 
పెట్టడం కోనం మోదకాలు, లడ్డుకాలు, అపూపాలు మొదలయిన పంచ భక్షాలతోను, 
బంగారు నాణేలతోను నిండిన పదివేల రథాలు ఈ జన సమూహం వెంట నడిచినాయి. 


ఇంత అట్టహాసంతో శుద్దోదనుడు సిద్ధార్థ కుమారుని చేయిపట్టుకొని ముందు నడవగా 
శాక్యుల పెద్దలు, బాలురు వారి వెనుక పెండ్డి నడకలు నడిచినారు. 

ఇంతజనమూ లిపిశాలను (బడిని) చేరినది. ఆ బడిలో |పధానాచార్యుని పేరు 
విశ్వామ్మితుడు. ఆయన మహారాజుకు స్వాగతమిచ్చి సిద్ధార్థ కుమారుణ్ని లిపిశాలలోనికి 
పేలుచుకొనినాడు. కుమారుని ముఖవర్చస్సును, సిరిని చూచి ఆచార్య విశ్వామి తునికి 
ఆశ్చర్యం కలిగినది; తలవంచుకొని, కుప్పగా కూలిపోయినాడు. 

అప్పుడు శుభాంగుడనే దేవప్పుతుడు విశ్వామ్మితుడు పడి పోకుండా కుడిచేతితో అడ్డుకుని, 
శుద్దోదన మహారాజును, జనసమూహాన్ని చూచి ఇలా అనినాడు: “రాజా ఈ మనుష్య 


ల — 


EI TPP 


నావా లలో 


1151 

లోకంలో ఎన్ని శాస్త్రాలు, లెక్కలు, లిపులు, వ్యాకరణాలు, శిల్పాలు ఉన్నాయో, వాట్‌ 
నంతా ఈ సిద్దార్థ కుమారుడు పూర్య జన్మలలోనే నేర్చుకొనినాడు. అయితే, ఇప్పుడు 
ఇక్కడికి ఎందుకు వచ్చినాడందే, లోకమర్యాదను పాటించడానికే సుమా! అంతే కాదు. 
అసంఖ్యాకులై న శాక్య కుమారులకు మనః పరిపాకం కలిగించడానికి, ఇతర జీవకోటిని మహా 
యానంలో నడిపించడానికి ఇక్కడికి వచ్చినాడు. లోకోత్తర విషయాలను తెలుసుకొని, ఏ 
విషయమంటే ఆ విషయం అడ్డులేక చూడగల ఇతనికి లిపులు లెక్కే_మిటి? ఈ జగత్తులోని 
వివిధ విదిత విషయాలను, కనబడని వాటిని క్షణంలో తెలుసుకోగలిగిన వాడికి, కనిపిస్తున్న. 
ఈ అక్షరరూపాలు తెలుసుకోవడం గొప్ప కాదు.” 


ఆ దేవపు తుడు సిద్ధార్థ కుమారుని గొప్పతనఎ ఈవిధంగా తెలిపి, అతనిని పూవులతో 
పూజించి వెళ్ళి పోయినాడు. రాజు దాదులను, పరిచారికలను మాతం బడిలో కుమారునికి 
తోడుగా ఉంచి తక్కిన పరివారంతో పాటు నగరుకు తిరిగి వెళ్ళిపోయినాడు. 


తర్వాత సిద్దార్థ కుమారుడు చంద నపు చెక్కలతో చేసిన లిపిఫలకం (పలకను) ఒక 
చేత పట్టుకొనినాడు. కుడిచేత దివ్య రత్నాలు పొదిగిన బంగారు పిడిగల బలపం పుచ్చుకొని 
నాడు. ఆచార్య విశ్వామితుణ్ని చూచి, “ఆచార్యులవారూ, నాకు ఏ లిపి నేర్ప దలచినారండీ? 
బ్రాహ్మీ లిపిని నేర్పుతారా? ఖరోష్టీ లిపిని నేర్పుతారా? పుష్కరసారి లిపిని నేర్చుతారా? అంగ 
లిపిని, వంగ లిపిని, మగధ లిపిని, మంగల్య లిపిని నేర్పుతారా? లిపులు మొత్తం అరవై 
నాలుగు ఉన్నాయి గదా? వాటిలో దేవిని నేర్పుతారు?” అని |పశ్నించినాడు. బడిపంతులు 
విశ్యామి|తుడు ఆశ్చర్యపడి, తాను గొప్ప పండితుణ్ణి అనే గర్వం పోగా నవ్వుతూ, 
మనస్సులో ఈవిధంగా అఆనుకొనినాడు: 


“ఆహా: ఆశ్చర్యం: ఈ శుద్ద సత్తుడు సకలశాస్తాలు ఎరిగినవాడు. లోక మర్యాద 
కోసం లిపిశాలకు వచ్చినాడు. నాకు పేరు కూడా తెలియని వెక్కు_ లిపులు తెలుసుకొని 
ఇక్కడికి వచ్చినాడు. ఇతనితో మాట్లాడ లేక పోతున్నాను. ఇతని తలను సూటిగా చూడలేక 
పోతున్నాను. అలాంటప్పుడు లిపి పజ్ఞా పారంగతుడై న ఇతనికి నేను ఏమి నేర్పుతాను? ఇతడు: 


12:: 


'బేవాతి దేవుడు. అయినా ఇతని (ప్రజ్ఞోపాయ విశేషంతోనే ఈ సర్వలో కపరాయణునికి చదువు 
నేర్చుతాను. 


విశ్వామి తుడు ఈవిధంగా ఆలోచించి, పదివేలమంది శాక్యబాలకులతో పాటు సిద్ధార్థ 
కుమారునికి అక్షరాలు నేర్పడం (పాఠంభించినాడు. నాడు, అ ఆలతో మొదలు వెపేవారు 
గనుక ఒకొక్క పదం చెప్పి అక్షరాలు పలికించేవాడు. అనిత్యం అనే మాట చెప్పి అకారం 
పలికించినాడు. ఆత్మ పరహితమనే మాట చెప్పి ఆకారం పలికించినాడు. ఇలాగే అ మొదలు 


అః వరకు పదం పదమూ చెప్పి అచ్చులూ, క మొదలు క్ష వరకు కకారాది పదాలు చెప్పి 


హాల్లులూ పలికించి (వాయించినాడు. 


ఈ విధంగా మాతృకలు (మూలాక్షర పదాలు) చదివిస్తున్నప్పుడు సిద్ధార్థ కుమారుని 
(పభావంవల్ల అసంఖ్యాక మైన ధర్మాలను ఆచార్యుడు ఉపదేశించ గలిగినాడు. 


ఈ (ప్రకారం సిద్ధార్థ కుమారుడు లిపిశాలలో ముప్రైరెండు వేలమంది కుమారులకు 
మనః పరిపాకం కలిగించినాడు. అలాగే ముప్పై రెండు వేల మంది కుమారికలకు చిత్తం 
ధర్మాయ త్తం చేసినాడు. అన్నీ నేర్చిన వాడైనా ఆయన లిపిశాలకు వెళ్ళడం ఇందుకోసమే. 


శా 


/2 


'పెదన తాతయ్య 


ర 


పెద్దన తాతయ్యగారు ఏదో పుస్తకం |వ్రాశారని, దానిని నిండు ఓలగంలో 


వినిపించి నాన్నగారికి సమర్పిస్తారని నగరు అంతా మహా సంబరంగాఉంది. కటకం నుంచి 
పిన్నిగారూ 


టలు 
మ బయం యవయుయా వాలు ప్రక లు యులావనోతోము 


నన 


నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత చాల సంతోషంగా ఉన్నారు. వెంట 
వచ్చారు. ఆమె లక్ష్మీదేవి పిన్నిగారు. ఎంతో ఆప్యాయంతో “తిరుమలాంబికాః తిరుమలాం' 
బికా:” అని పిలుస్తూ, చెక్కులు నొక్కి ముద్దు బెట్టుకుంటూ, “అంతా రాయలవారి పోలికే” 
అంటుంటారు. లక్ష్మీదేవి పిన్నిగారిని 
ఆమె వెంట వచ్చిన వాళ్ళంతా తుఖ్మా_ 
దేవి, లుఖ్కాదేవి, లక్కీదేవి అం 
టారు. నాన్నగారే మో“జగ న్నోహినీ:” 
అనడం కూడా విన్నాను. 


కటకంనుంచి వచ్చాక నగరమంతా 
మహానందంగా ఉందా! అందులోను: 
అల్లసాని వెన్షన తాతయ్యగారంటే 
నాన్నగారికి మహా గౌరవమా! కనుకనే 
విజయనగరమంతా ఆ పుస్తకం విని, 
ఆనందించడం కోసం వేయి కళ్ళతో 
వేచిఉన్నట్టు అనిపించింది. ఆ వైభవం 
చూడడం కోసం నేనూ మురిసి 
పోయాను. చెల్లెలు కృష్ణాజీకి కూడా 


అయా తననా నానా జపా. పాలనను తానం పా పాకాన తనా భఖప్రనానాముడ... 
నీ Pe వలనను 


14 


ఈ విషయాలు తెలిపాను. ఇద్దరం రత్నాంగిమేశ ఎక్కి- చూతుము గదా, నగరమంతా పచ్చ 
తోరణాలతో నిత్య కల్యాణంగా ఉంది. 


అపరాహ్హ్రం కాగానే, కోటలో కోలాహలం ఎక్కువయింది. “తిరుమలాంబికా అమ్మ 
గారూ! కృష్ణాజీ అమ్మగారూ!” అని దీర్హాలుతీస్తూ దాసీలు “నాన్నగారు పెద్దన మహాకవి 
గారిని పిలుచుకొని రావడానికి వెళ్ళుతున్నారమ్మా. పట్టపు ఏనుగు . నగరు హజారం వద్ద 
సిద్ధంగా ఉంది” అని పరుగున వచ్చి చెప్పారు. మేము జనానామహలు దిగి హజారానికి 
రాగానే నాన్నగారు, అప్పాజీగారు వాత్సల్యంతో నావైపు చూచి అంబారీ ఎక్కండన్నట్లు 
నుటైగతో చెప్పారు. నేనూ, కృష్ణాజీ పొంబట్టు పరికిణీలు, జాళువా వల్లెవాట్టు జీరాడగా 
ముందు కాళ్ళు వంచి నిలబడిన ఏనుగును ఎక్కి అంబారీలో కూర్చున్నాము. తర్వాత 
నాన్నగారు, అప్పాజీ, దండనాయకులు ఎక్కి కూర్చున్నారు. 


ఏనుగు ఘీంకరిస్తూ తరలింది. దానిరెండు వైపులా (వేలాడుతున్న ఘంటలు కొట్టు 
కుంటూ ఆనందనాదం చేశాయి. ముందు భేరీ భాంకారాది వాద్యాల, నాద స్వరాల నాదం 
వ్యాపించింది. వందిమాగధులు “మహారాజాధిరాజా, రాజపరమేశ్వరా, మూరు రాయరగండా, 
అరిరాయవిభాళా, అష్ట దిక్కురాయ మనోభయంకరా, భాషెగె తప్పువ రాయర గండా, 
పూర్వ దక్షిణ పశ్చిమ సము దాధీశ్వరా, యవన రాజ్య స్థాపనాచార్యా, గజపతి విభాళా, 
పరిభూత సుర్మతాణా, [శీ వీర పతాపా, (శీ కృష్ణరాయ మహారాయా బహుపరాక్‌ :” అంటూ 
'కైవారాలు చేన్తున్నారు. రాజవీథిన కొంతదూరం వెళ్ళామో లేదో ఎదుట వేద ఘోషతో 
(బ్రాహ్మణ్యం ముందు నడువగా, వెద్దన తాతయ్యగారు ఊర్థ్వ పుండాలతో ఫాలభాగం 
వెలిగిపోతుండగా, చెవుల తమ్మల  కొనలలో ఊగిసలాడుతున్న కుండలాల కాంతి చిరు 
నవ్వుతో కలిసిపోతుండగా, కప్పుకున్న పట్టు ఉత్తరీయం గాలికి రెపరెపలాడగా, బృహస్పతి 
“వలె కదిలి వస్తున్నారు. 


(|. 


ఆజా నర్మ 


నాన్నగారు తాతయ్య గారిని చూచీ 
చూడగానే, మదకరీందం నుంచి తటా 
లున దిగి, ఎదురు వెళ్ళి పిలుచుకొని 
వచ్చి, కేలూత ఇచ్చి ఎక్కించుకొని 
అంబారీలో కూర్చోబెట్టారు. పట్టపు 
ఏనుగు సంతోషంతో ఘీంకరించింది. 
తాతయ్యగారు ముసి మసి నవ్వులు 
ఒలికిస్తూ నా వైపు వాత్సల్యంతో 
చూచి తలవై చేయి వెట్టి “ఓహో! 
తిరుమలాంబికా తల్లిగారా?” అన్నారు. 
సిగ్గుపడిపోయి, వారి పాదాలు అద్ద 
కున్నాను. అప్పుడు వాద్యాల ధ్వని, 
జనుల జయ జయ ధ్వానాలు, ఏను 
గుల ఘీంకారాలతో దిక్కులు పగిలి 
పోతాయా అన్నట్టు తోచింది. 


జనమంతా భువనవిజయా స్థానానికి బయలుదేరింది. భువనవిజయం ముందు వెద్దన 
తాతయ్య గారికి పెద్దగా స్వాగతమిచ్చారు. నాన్నగారు తాతయ్యగారిని “దయచేయండి, దయ 
చేయండి” అంటూ పిలుచుకొని వెళ్ళి తమ రత్న సింహాసనం పక్కన మరొక కనక 
సింహాసనంలో కూర్చోబెట్టారు. మంగళ గీతాలాపాలు, పుష్ప వర్షాలు, చందన చర్చలు, 
కర్పూర తాంబూల సమర్పణ మొదలయినవి జరిగిన తర్వాత పెద్దన తాతయ్యగారు 
గొంతెత్తి తమ గంథం చదువడం ఆరంభించారు. దాని పేరు స్వారోచిషమనుసంభవం= 
చానినే మనుచర్మిత ఆనీ తర్వాత అన్నారు. 


“తీ వక్షోజ కురంగనాభ 
మెదవై చెన్నాంద....” 


ఆని మంగళాచరణ పద్యం వినగానే నా ఒళ్ళు జల్లుమన్నది. నాకు పద్యాలు పూర్తిగా 
అర్థం కాక పోయినా ఏదో మధుర సంగీతం విన్నట్టు అనిపించింది. “శిరీష కుసుమ పేళల: 
సుధామయోక్తు”లని నాన్నగారు అన్నారంటే ఊరికే అన్నారా? ఆశ్వాసాంతాలలో .-- 


“నల నృగ రంతి భగీరథ భారత 
నందనకల్ప, యనల్ప యశ 
శ్చులుకితలోక, విలోక వదూజన 
సూన శరాసన, మానఖనీ, 
(ప్రళయ ఘనా ఘన ఘోష జయానక 
భాంకృతి భీమ చ పేటలుఠ 
త్కలబరిగీ కటకక్షితి రక్షక, 
కన్నడ రాజ్యరమా రమణాః” 


అని అన్నప్పుడు నా మనను పరవళ్ళు తొక్కింది. ఇంతకుముందు తాతయ్యగారు భువన 
విజయాస్థానంలో ఆశువుగా చెప్పిన ఉత్పల మాలికకు మెచ్చి నాన్నగారు బిరుదైన గండ 
చెండేరం తాతయ్యగారి పాదానికి తామే తొడగడం, ఇంకా ఎన్నో గోష్టులు చూదాను. కాని, 
ఈ ఉత్సవం ముచ్చట దీనిదే. ఎంత చూచినా ఆశ తీరలేదు. 


మనుచరిత చదివి వినిపించడం అయిన తర్వాత నాన్నగారు, తాతయ్యగారిని 
ముత్యాల వల్లకీలో కూర్చోబెట్టి మహావై భవంతో మెరవణి జరిపారు. పల్లకిని తమ చేత్తో పట్టి 
ఎత్తారు. టపాకాయలు మొదలయిన బాణసంచా కాల్పులతో, కాకర పూవత్తుల, మతాబాల 
కాంతులతో దిగంతాలు నిండిపోయాయి. నాన్నగారు “ఆంధకవితా పితామహా! అల్లసాని 
పెద్దన కవీందాః” అని కై వరాలు చేశారు. అప్పుడు తాతయ్యగారివై పు చూడాలి-సంతోషం, 
సంకోచం, సంబరం-అన్నీ ఒకేమారు ముఖంలో ముప్పిరి గొన్నాయి. 


—- 


లా పు యులతంవువంఅతుం 


Bl 
rn 


ర్మాతి పొద్దుపోయిన తర్వాత జనానా చేరుకున్నాను. క పడుకొంటే 
మను చర్మితలోని “పద్యాలే కళ్ళ ఎదుట చిత్రాలుగా కనిపించసాగాయి. మద్దెల వాయించినట్టు, 
"సెలఏళ్ళు తుళ్ళింత లాడినట్టు ఏమిటా పద్యం? 
“ఆట జని కాంచె భూమిసురు 
డంబరచుంబిశిర సరి జ్ఞరీ 
పటల ముహుర్ముహుర్దుఠ ద 
భంగ తరంగ మృదంగ నిస్ఫ్వ్యన 
స్పుటనటనానుకూల పరి 
3 పుల్ల కలాప కలాపి జాలమున్‌ 
కటక చరత్క_రేణు కర 
కంపిత సాలము శీత శై లమున్‌.” 
పసిబిడ్డను కొట్టిన ఘట్టం నాకు కండ్లకు కట్టింది. ఏడుపు వచ్చినట్టయింది. వీడ్చానేమో కూడా = 
“ఓయి దయావిహీనమతి 
ఊరక ఈ పసిబిడ్డ గొట్టగా 
జే యెటులాడె నీకు? నిది 
చేసిన దేమి? వృథాశపింతురే? 
బోయవె? ఆడుతోడునను 
బుట్టవె శాప నిమి త్రమే తపం? 
బీ యెడనున్న శాంతిపరు 
లేమనువా రిక నీ చర్మితకున్‌?” 
తాతయ్యగారి మనస్సు ఎంత మెత్తనిది? అనుకుంటూ ఉండగా కన్నులు మూతపడ్డాయి. 
ను ణి * జ 
కొన్ని సంవత్సరాలు గడిచాయి. మా అందర్నీ దుఃఖసముదం ముంచెత్తింది. నాన్న 
గారు దేశ ్మపజలందరిని వదిలి పరమపదం చేరారు. ఆనాడు విజయనగరమంతా విజయ: 
రహితంగా కనిపించింది. అంత దుఃఖంలోను పెద్దన తాతయ్యగారు విలపిస్తూ చెప్పిన 
పద్యం--- 


శ 
[2 ( 
య న మ ర ట్ల 


18 | 
“ఎదురైనచో దన మదకరీందము డిగ్గి 
చేయూత యొనగి ఎక్కించుకొనియె 
బిరుదైన కవిగండ వెండేరమున కీవె | 
తగుదని తానె పాదమున దొడిగె | 
కోకట, గామా ద్యనేక్నాగహారము | 
లడిగిన సీమలయందు నిచ్చె | 
ఆంధ కవితా పితామహ, అల్లసాని | 
పెద్దన కవీంద, యని నన్ను బిలుచునట్టి 
కృష్ణరాయలతో దివి కేగలేక 
(బతికి యుండితి జీవచ్చవంబ నగుచుః” 
చెవుల్లో గింగురు మంటూంది; ఘంటా ఘోషలాగ; తుంగభ దా సముత్తుంగ వీచికల హోరు 
లాగ. మరొక కవి 
“..* నృసింహుని కృష్ణుడు చేరె స్వర్గమున్‌ | 
ద్వారకనున్న కృష్ణుడవ ( 
తార సమాప్తము నొందు కే వడిన్‌. | 
అని వాపోయాడు. 
కాలం మారింది. కొంత కాలానికి గాని మకల విజయనగరం పూర్య స్థీకికి రాలేను. 
అప్పటికి మావారు అయ రామ రాజయ్యగారు రాజ్య పాలకు లయ్యారు. 


మతా 


“కవిరాజు కంఠంబు కౌగలించెను గదా 
పురవీథి నెదురెండ బొగడదండ, 
ఆంధనైషధకర్త యంఘి యుగ్మంబున 
దగిలియుండెను గదా నిగళయుగము, 
వీరభ్యదా రెడ్డివిద్వాంసు ముంజేత 
వియ్యమందెను గదా వెదురుగొడియ, 
సార్వభౌముని భుజా స్తంభ మెక్కె_ను గదా 
నగరి వాకిటనుండు ' నల్టగుండు, 
కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము, 
బిలబిలాక్షులు తినిపోయె దిలలు వెసలు, 
బొడ్డుపల్రెను గొడ్డేరి మోసపోతి, 
ఎట్టు చెల్లింతు టంకంబు లేడునూర్హు?” 


“ఎమిటి పిల్లలూ, అలా చూస్తారెందుకు? నన్ను గుర్తుపట్టలేదూ? ఎలా గుర్తు 
పడుతారు లెండి? కాళ్ళకు బేడీలతో, మెడలో బొగడదండతో, నగరి వాకిటి నల్బగుండు. 
మోసుకుని, ముంజేతిలో వెదురు గొడియ పట్టుకుని వెళ్ళుతూ ఉంటే, ఖైదీలాగ రాజు 
పురుషులవెంట వెళ్ళుతూ ఉంటే నేను ఎవజ్ఞని గుర్తు పట్టగలరు? మహామహా వారే గుర్తు: 


పట్టడం కషం: పసిపిల్లలు, మీరేమి పోల్చుకోగలరు లెండి? 
టి టబ ౧ 


“కాలం, నాయనా: కాలం: ఎంతటి వాడయినా కాలమనే (కూర రాక్షసికి 


తల ఒగ్గవలసిందే. నాదేమిటి? మహా 
మహా రాజులే కాలగర్భంలో కలిసి 
పోయారు గదా! కొండవీటి రెడ్డిరాజుల 
ఆస్థానాలలోను, రాజమ హేం|దవరం 
రెడిరాజుల సేరోలగాలలోను, ఎంత 
హాయిగా గడిపానో ఇప్పుడంత కష్టమూ 
దాపురించింది. పెదకోమటి వేమ 
భూపాలుని వద్ద విద్యాధికారిగా ఉండిన 
వాణ్ణి. ఇప్పుడేమో ఈ కారాగార 
నివాసాధికారం |ప్రా_ఫించింది. 
“గడిచిస సంగతులు తలచు 
కుంటే ఒళ్ళు జలదరిస్తుంది. మా పితా 
మహుడు కమలనాభామాత్యుడు సరస 
సాహిత్య సా్మామాజ్య చక్రవర్తి. 
ఆయన కాల్‌ పట్టణానికి కరణం. 
మహా వై భవంతో మనుగడ సాగించినవాడు. అప్పటి కాకతీయ సార్వభౌములూ అయన 
పాదాలకు తలలొగ్గేవా రేః: నా హోదాకు ఇక తక్కు_వేమిటి? తాతగారివద్దే చదువుకున్నాను. 


(కాల్‌ పట్టణంలోనే నా చిరుత ప్రాయం గడిచింది. 
యట 


“కాల్‌ పట్టమం టే జ్ఞాపకం వచ్చింది. అదెక్కడుందో, వ్‌ (పాంతమో అని పతి 
వారూ పోవాడుతున్నారుట. దాన్ని నేనూ ఇప్పుడు గుర్తించలేను. సరిగ్గా వారిధి తటిలో 
ఉండేది. సమ్ముదతీరంలో ఉన్నందువల్ల కర పట్టణం, (కాల్పట్టణం, కాల్పట్రణం అనేవారు. 
= ౧ ట ట ట - త్ర న 
కృష్ణాతీరంలో అడ్డు వేసిన కట్టను కరకట్ట అంటా రే, అలాగ. అదిప్పుడు జ సమ్ముదపు ఆటు 
పోటుకో మునిగిపోయింది గనుక ఎక్కడుందో తెలుసుకుందామని మీరేమీ శమ పడకండి. 


“త ఖరులో బొడ్డుపల్లిలో "సేద్యం. ప్రారంభించాను. కనుక _అదే నా వూరు అనుకుందాము. 


FPDP PI a ST 


ల మతముల నా తలో నన శు. 


తా 


21- 
ఇంతకూ నా పద్యాలూ, గంథాలూ చదువక, తెలుగు వాణ్ణని అనుకోక ఇదేమిటి నా వూరి 
వూను ః జ 


“మరచాను. మీరు ఏవైనా నా పద్యాలు చదివారా? చదవండి. అంతకు ముందువీ 
చదవండేం! చక్కని శైలి, కల్పనా అలపడుతాయి. నేనేమో-- 


చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు 
రచియంచితిని మరు త్తరాట్‌ చరిత, 
నూనూగు మీసాల నూత్నయౌవనమున 
శాలివాహన సప్తశతి నుడివితి, 
సంతరించితి నిండు జవ్వనంబున యందు 
హర్షనై షధ కావ్య మాంధ్రభాష, 
(ఫౌఢ నిర్భర వయః పరిపాకమున గొని 
యాడితి భీమనాయకుని మహిమ 
పాయమింతకు మిగుల గై వాలకుండ 


కాశికాఖండ మనే మహా (గంథం తెలుగు జేశాను. కథలూ కారుణ్యాలూ [వాళాను. అవన్నీ 
పద్యాలే అనుకోండి. నా కథా సంపుటం హరవిలాసం. హరునికి సంబంధించిన కొన్ని 
కథలు గుదిగుచ్చి పద్యాలలో (వాసి మ్మితుడు అవచి తిప్పయ్య శెట్టికి అంకిత మిచ్చాను. 


“అబ్బో! ఆ కాలంలో నా పుస్తకాలు అంకితం పుచ్చుకోవడానికి ఎగబడేవారనుకోండి.. 
చదివేవాళ్ళ సంగతి చెప్పనక్క-ర్లేదు. మ్మితుడు బెండపూడి అన్నయామాత్యుడు. మహా 
చొడ్డవాడు, అతడు బహుభాషా కోవిదుడు. 


ఆరబీ భాష తురుష్క భాష గజక 
ర్చాటారయ్యధ గాంధార ఘూ 


నాకు కృప సేయు మొక 
(పబంధంబు నీవు 

కలిత గుణగణ్య 
(శీనాథ కవివరేణ్య $ 


రర భాషల్‌ మలయాళ భాష శక భా 
షా సింధు సౌవీర బ 
రర భాషల్‌ కరహాట భాష మరియుం 
భాషా విశేషంబు ల 
చ్చెరువై వచ్చు నరేటి యన్ననికి గో 
ష్టీ సం్యప్రయోగంబులన్‌ . 
అలాటివాడు ఒకనాడు నాతో అన్నాడు 
గదా-- *వేమభూపాలుని కేమో అఖిల 
పురాణాగమాలు వినిపించావు. దిగంత 
రాలకు నీ కీర్ధి కర్ప్చూరంలాగ వ్యాపిం 
చింది. మా పాకనాటివాడివి. బంధు 
వువి. వాళ్ళకూ, వీళ్ళకూ కృతు 
లిచ్చావు. 


అని కోరాడు. సరే అన్నాను. తర్వాత ఆయన కొలువుచేసే వీరభ,దారెడ్డికి కాశీఖండం 
అంకిత మిచ్చాను. భీమేశ్వర పురాణం, శివరాతి మాహాత్మ్యం మొదలయినవి ఎన్నో 


వచించాను. 


“ఇక దేశం తిరగడ మంటారా? తెలుగుదేశం, దక్షిణాన కంచినుంచి కటకం వరకు, 
పడమట విరూపాక్షం నుంచి ఓరుగల్లు వరకు తిరిగాను. (పతి రాజాస్టానంలోను పండితుల 


™~ 
ఖా 


వాన ఆలుపాతా యాతు త ద్వ అలుసా నామతో న యుతం ఇదం కానా 


23 
కే చమడంచాను. అప్పుడు చెప్పిన చాటువులే. బోలెడు. రాజాస్థానాలలో (పవేశించడానికి 
రకరకాల వేషాలు వేశాను. ఏవి బడితే అవి తిన్నాను. 


“కుల్లా యుంచితి కోక చుట్టితి మహా 
కూర్చాసమున్‌ దొడ్డితిన్‌ 
వెలులిన్‌ తిలపిషమున్‌ మెసవితిన్‌ 
౧౧ లట 
విశ్వ స వడింపగా 
వే  G 
చల్లా యంబలి (దావితిన్‌ రుచులు 
దోసంబంచు బోనాడితిన్‌. 


విజయనగర సార్వభౌముల ముత్యాల శాలలో కనకాభి షేకం చేయించుకున్నాను. గౌడ 
-డిండమ భట్టు కంచుఢక్క పగులగొట్టించాను. సర్వజ్ఞ సింగభూపాలుని కొలువులో ఎంతో 


మెప్పుపొందాను. 


“అవన్నీ తలచుకుంటే ఏం లాభం? అవసాన దశలో సేద్యానికి దిగి భూములు పండక 
"కటిక దర్శిదం అనుభవించవలసి వచ్చింది. భూమి తీరువ చెల్లించలేకపోతున్నాను. మిత్రులే 
ఊం టేనా? ఎలా ఉంటారు? 


“కాశికా విశ్వేశు గలి సె వీరారెడ్డి 
రత్నాంబరంబు లే రాయడిచ్చు? 
రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు 
కస్తూరి కే రాజు |బస్తుతింతు? 
న్వర్గస్థుడయ్యె విస్సృన మంతి మరి హేమ 
ప్మాతాన్న మెవ్వని పంక్తి గలదు? 
చశైలాసగిరి బంట మైలార విభు డుండె 
దిన వెచ్చ మే రాజు తీర్పగలడు? 


24 
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగ 
కలియుగంబున నికనుండ గష్టమనుచు 


తెనుగు రాజులు పోగానే ఎంతగా కాలం మారింది! దేశమంతా ఒడ్జె రాజులకు దక్కి_౦ది.- 
తెనుగును, తెనుగు కవితను, తెనుగు కవి రాజులను ఆదరించేవా రెవరు? ఇక ఆలసించడ ౮ 
న్యాయం కాదు. అబ్బాయిలూ, మరువకండి. 


“దివిజ కవివరు గుండియల్‌ దిగ్గురనగ 
ఆరుగుచున్నాడు |శ్రీనాథుడ మరపురికి.” 


a 
కకావారిహా మకా మంతా పో ఆతం నలో సై నులతం శ్ర తాతా.. స.. 


sas తెలుగు విశ్వవిదొ్టలయ 
తె 9ంథా 
సమాదు కనా. 


సీడ్రవలె వెన్ను వేట 
సితుల తెలా నేవున్న 


కౌందరు (ప్రాచీన కవులు నీడల్హాగ మనవెంట ఉంటూ మనం దారితప్పకుండా 
నడిపిస్తూ ఉంటా రేమోనని అనిపిస్తుంది ఒకొకప్పుడు. అలా వెన్నా డేవారిలో వేమన వంటివాడు 
మరొకడు కనిపించడు. 


దారిని నడుస్తున్నాను. దార్మిపక్కన ఏదో దొమ్మరాట జరుగుతున్నది. ఒక చిన్నారి 
పాప గడెక్కి. ఆడుతున్నది. దానిని గురించి దొమ్మరి తెగపొగడుతూ, అలాటి ఆట 
మరెవ్వరూ చూపలేరని, తనే గొప్పవాబ్జని అంటున్నాడు. చరిత విద్యార్థి ఆయిన నా 
మనస్సు చివుక్కుమంది. “గడ ఎక్కి ఆడడం బుద్ధునికాలం నుంచి ఉంది. శ్రీనాథుడేమో 
గొరగపడుచు ఆటలు వర్ణించాడు. వీడికి ఇంతటి ధీమా ఏమిటి?” అనుకుంటూ కాలదేశ 


- వర్తమానాలు చూడక ఏదో చెప్పబోయాను..అంతలో వీపుతట్టినట్టయి వెనక్కుతిరిగి చూచాను. 
. విశ్వరహస్యమంతా వెలుతురుగా చేసుకుని కళ్ళలో వెట్టుకున్నట్టు ఉన్న మూర్తి లీలగా 
=జదర్శన మిచ్చింది. చప్పున 


“అనువుగానిచోట అధికుల మనరాదు 

కొంచెముండు టెల్ల కొదువగాదు; 
కొండ అద్ధమందు కొంచెమై ఉండదా? 

విశ్వదాభిరామ వినుర వేమః” 


॥ 26 


3 అన్నట్టు తోచింది. నిజంగా ఎంతటి | 
షో గండం గడిచింది! ఏదో పొట్టకూటికి 


IN 


పాటుబడుతున్న దొమ్మరాడి దగ్గరనా 
నా పాండిత్యం? ఎంత అమృతవాక్కు-. 


వేమనదిః 
ఖః న న్‌ 
తారతమ్య పరిగణన చాల 


కష్టం: జీవితమంతా కలిసి ఉన్నా 
కొందరి మంచిని, మరికొందరి చెడునూ 
కనుకో_లేము. అందులోనూ నేటి- 
లౌక్యం మితిమీరిన నేటి-పరిస్థితులలో 
ఎవడు ఎవడో తెలుసుకోవడం పెద్ద 
సమస్యే. పాపం వేమన్నకూ ఇలాటి 
చిక్కే ఎదురయి ఉంటుంది. ఏమిటి 

4 ఏమిటో, ఎవరు ఎవరో తెలుసుకోలేక 
పోయాడో, తెలుసుకొని మురిసిపోయాడో కాని, ముత్యంవంటి పద్యం పలికాడు : 


“ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు 
చూడజూడ రుచుల జాడ వేరు; 
పురుషులందు పుణ్య పురుషులు వేరయా 
విశ్వదాభిరామ వినుర వేమః:” 


(పతి మానవుడూ ఇంతో అంతో (పతివారికీ ఉపయోగపడేవాడే ఉప్పులాగ. ఉవ్వు - 
లేకుండా రుచి రానట్టు మానవుని అవసరం లేనిదే ఏమీ రాణించదు. దిగ్దిగంతాలకూ తమ . | 
గుణగణ పరిమళాన్ని వ్యాపింపజే సేవారు, కర్పూరంలాగ గుమగుమ లాడేవారు, ఇతరుల 


“వారు అరుదు. వారే పుణ్య పురుషులు. 
"వారు వేరట. ఎలా తెలుసుకోవడం? 
- వేమన్నకు కలిగినట్టు వేలాది అనుభ 
వాలు కలిగితేగాని మనం కనుక్కో 
“లేము. 


- పాలిస్తుంది? ఊరికే పీడిస్తే తన్నదూ 
మరి? మనిషీ. అంతే. డబ్బు ఉం టేనే 


"కోసం తాము స్వాహా అయిపోయే 


ణి ణః 

“నాన్నా, ఇవాళ మనకు పాలు 
సున్నా. ఆవు తన్నిందట.” అని 
బుంగ మూతి వెట్టుకొని నాకు ఫిర్యాదు 
చేసింది పాప. అయిపోయాయి పాలు. 
వట్టి పోయాయి. మరణ. ఏమని 


సహాయ పడుతాడు. ఉన్నా సహాయ 
పడనివారూ ఉన్నారు. అలాటి వాళ్ళను వేమన్న ఎంత బాగా, ఎంత ముచ్చటగా 
విమర్శించాడో 

“గొడ్డుటావు విదుక కుండ గొంపోయిన 

పళ్ళు రాలదన్ను పాలనీదు; 

లోభివాని నడుగ లాభంబు లేదయా 

విశ్వదాభిరామ వినుర వేమః” 

లోభివాడిని ఎందరో ఎన్నోవిధాలుగా ఈసడించుకున్నారు. ఒక మహాకవి కృపణునికి 


"కృపాణానికి కేవలం ఆకారమే భేదమన్నాడు. మరొకడు వర్షించని మేఘంతో పోల్చాడు. 


కాని, వేమనలోభి ఇవ్వకపోవడమే కాక పండ్డు రాలదంతాడు.. ఇలాటి పోలిక మరే 
సాహిత్యంలోను న భూతో న భవిష్యతి, 
ణి ఖః నం * 


స్‌ 
ణి 


నేడు మితిమీరుతున్న పరస్పర ప్రశంసలు, పరస్పర. సన్మానాలు, రాజకీయ 
నాయకుల చిద్విలాసాలూ చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. యోగ్యత గలవారిని 


పౌగడడంలో ఎవరికీ ఆక్షేపణ ఉండదు. గోరంతలు కొండంతలు చేసినా అతిశయో క్రి. 


అనుకుని ఆనందిస్తాము. ఏమీ లేనిదానికే హంగామా చేస్తున్నప్పుడు ఎంతో బాధ, కోపం 
కలుగుతాయి. “కోపమెందుకోయ్‌, చూచి ఆనందించు. లోకం తీరు ఇదే” అంటూ వేమన్న 
నవ్వి ఊరుకుంటాడు. లేకపోతే 


“ఓగు నోగు మెచ్చు; ఒనరంగ అజ్ఞాని 
భావమిచ్చి మెచ్చు పరమ లుబ్బు; 
పంది బురద మెచ్చు; పన్నీరు మెచ్చునా? 
విశ్వదాభిరామ వినుర వేమః” 

అనే చక్కని పద్యం చెప్పగలడా? పపంచ గతే అంత. 


అయితే నిజమైన యోగ్యత గలవాని గతేమిటి? ఎప్పటికి వానికి నిష్కృతి? అనే 
సందేహాలు కలుగుతాయి? బురదను మెచ్చేవారు తగ్గి పన్నీరు మెచ్చేవారు పాడగట్టేవరకు; 
ఓగులను ఓగులు మెచ్చడం మానేవరకు; అజ్ఞానులు లుబ్బులను మెచ్చడం మానేవరకు ఈ 
పరిస్థితి తప్పదు. మంచి పరిణామం కలుగడానికి కాలం కలిసిరావాలి. లోకం మనస్సు 
మారాలి. పచ్చికాయను పరువం రాకముందే మాగవేస్తే పండుతుందా అని వేమన్నే 
(పళ్నించాడు. 

జ ba వః % 

పటాటోపాలూ, ఆడంబరాలూ (పపంచం పుట్టినప్పటినుంచీ ఉన్నాయి. అందులోనూ, 
ఈ కాలంలో మరీను. శక్తికి మించి బతుకుదామనీ యోగ్యతకు మించి కనిపించుదామనీ 
పలువురి ఆశ. అడియాస అన్నా ఫరవాలేదు. ఈ అడియాస మధ్యతరగతి వారిలో ఇంకా 
మీరింది. ఈ మధ్యతరగతి వారు బతుకేమో కూలినాలివాని బదుకు బదుకుతుంటారు; 
చూ పేమో వైవారిమీద. చావుబతుకుల్లో ఉంటూ వై నుంచి వడే తేనె చుక్కకు ఆశ పడు: 
తారు. ఇంత ఇదై నవారు మనస్సులో ఎలాటివారో చూద్దామా, వట్టి బెరుకు బెరుకు మంటారు. 


29 


ఇలాటి ఆకతాయిగాళ్ళను ఎందరిని చూచాడో ఏమో వేమన్న: (ప్రపంచంలో మరెవ్వరూ 
"వేలు వెట్టకుండా, మరొక మంచి ఉదాహరణ దొరక్కుండా చెప్పాడు; 


“మేడిపండు జూడ మేలిమై ఉండును, 
పొట్టవిచ్చి చూడ పురుగు లుండు; 
బెరకువాని మదిని బింక మీలాగురా, 
విశ్వదాభిరామ వినుర వేమాః” 


మేడిపండు ఎంతో అందంగా, నాజూకుగా, ఎరగా మిసమిసలాడుతూ ఉంటుంది! 

చూచీ చూడగానే హనుమంతుడు తరణిని మింగి వేసినట్టు ఈ అరుణారుణ ఫలాన్ని మింగి 

వేద్ధామా అనిపిస్తుంది. మింగామా ఎనభై నాలుగు లక్షల జీవరాసులూ మన పొట్టలో 

చేరాయన్న మాచే. పండు పొట్టవిప్పి చూచామా లోపల బిలబిలలాడుతూ పురుగులు కొన్ని 

ఎపానేప్మీ కొన్ని ఎగిరేవీ, కొన్ని కదలాడేవీ; కొన్ని మన మొగం మీదకే వచ్చి పడుతాయి. 

_ పైకి బొటారంకో లోపల లౌటారంతో ఉండేవారి మనస్సు ఇలా లుకలుకలుగా ఊంటుంది* 

% క /= ఖః 

ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను. సుడిగాలి లేచి, కంట్లో దుమ్ము పడింది. ఉక్కిరి 

- విక్కిరయి పోయాను. కష్ణ నులుముకొన్నకొద్ది నీరు కారడం, మంటలు పుట్టడం 

ఎక్కువయాయి. ఈ అవస్థలోనే కంటిలోని నలుసు కూడా వేమన దృష్టిని తప్పి పోలేదు 
ఆగదా. అనుకున్నాను. 


“చెప్పులోని.రాయి, చెవిలోని జోరీగ 

కంటిలోని నలుసు, కాలిముల్లు 

ఇంటిలోని పోరు ఇంతింత కాదయా? 

విశ్వదాభిరామ వినుర వేమః” 
-=అన్న పద్యం. పసిడి పలుకుల నిధి అనిపించింది. వేమనగూడ చెప్పులోని రాయితో బాధపడి 
ఉంటాడు. చెవిలో జోరీగ దూరి ఉంటుంది; ఏ కొట్టంలోనో మేను. వాల్చినప్పుడు. వీటితో 


30 
ఇంటిలోని పోరును గుదిగుచ్చాడే, దానికే ఆశ్చర్యపడాలి. ఇంటిలో పోరు వచ్చింది గదా అసాః 
ఇల్లు వదులుతామా? చెప్పులో రాయి దూరింది గదా అని చెప్పు విసిరిపారేస్తామా? చెవిలో 
జోరీగ దూరింది గదా అని చెవి కోసుకోము గదా? ఇంటిలోని పోరుకు కారణమైనదాన్ని 
తొలగించాలి; కంటిలోని నలుసును, కాలి ముల్లును తొలగించినట్టు. 


పలికిన (పతి పలుకూ జీవితానికి వ్యాఖ్యగా పరిణమించగల ఈ శ క్తి ఏమిటి? ఈ 
రహస్యం ఏమిటి + 


లోకవృతాన్ని పరిశీలించి, మననం చేసుకొన్నవారి మాటలు ఎప్పుడూ ఇలాగే 
ఉంటాయి. వారి మాటలు లోకజ్ఞానంతో పరువం :పొంది మనన నిదిధ్యాసనాలనే కాపులో 
పండుతాయి. కనుకనే వాటికి కలకాలం గుబాళించే వాసన, కలకాలం కన్నులు మిరుమిట్లు 
గొలిపే కాంతీ, ఎన్ని జన్మలకైనా సంకమించే రుచీ అబ్బుతాయి. 


వేమన వాక్కులు తెనుగుజాతికి (పగతి మార్గంలో యుగయుగాల పాథేయం. 


జ 


సూరయ్యా, చంద్రమ్మా 
ఆకాశంలో ఎందుకున్నా రు? 


ఆ(ఫికా (పజల పురాణ గాథలూ, జానపద కథలూ, పిల్లల వినోద కథలూ 


భావుకతతో తొణికినలాడుతూ ఉంటాయి. చం్యదుడు, సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే 
అద్భుత తేజ స్వరూపాలు గనుక వాటిని గురించి ఆది మానవ జాతులు రకరకాలుగా 
ఊహించాయి; రకరకాలుగా కల్పనలు చిందించాయి, ఆ(ఫికా (పజల పురాణాలలో 
సూర్యుని గురించి వేనవేలు కథలున్నాయి. వాటిలో ఒక్కటి ఇది, పసిపిల్లల మన నత్త్వానికి 
అనుగుణంగా విషయ కథనం దీని విశిష్టత, 
పూర్వం సూర్యుడూ, నీళ్ళూ 
ఎంతో నేస్తంగా ఉండేవారు. ఇద్దరూ 
=భూమిమీదే ఇరుగూ పొరుగుగా మసలే 
వారు. సూర్యుడు నీళ్ళ వద్దకు తరుచు 
వచ్చేవాడు. కాని నీళ్ళు మాతం 
సూర్యుని ఇంటికి ఎప్పుడూవెశ్రేది కాదు. 


ఇలా ఉండగా ఒకనాడు సూర్యుడు 
ఉండబట్టలేక నీళ్ళను అడిగాడు; 
“నీళ్ళూ, నీళ్టా, మా ఇంటికి ఎందుకు 
రావూ?” అని. 


| కి ఇల్లు పెద్దది కాదు. మహా 
' ఇరుకు. నా బలగమంతా వస్తే సీ 
ఇంట్లో చోటేదీ? మేమంతా నీ ఇంటికి 


రావాలంటే పెద్ద ఆవరణడఉండే భవనం 
కట్టు. మా బలగాని కంతా దానిలో 
విడిది ఏర్పాటు చేయి. అప్పుడు 
వస్తాము” "అని నీళ్ళు సమాధానం 
చెప్పింది. 


ఆ మాట విని సూర్యుడు తన 
ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య 
చందమ్మ నవ్వుతూ తలుపు తీసింది. 
సూర్యుడు ఆలోచించడం (పారంభిం 
చాడు. 


“ఏమిటి "మీ "ఆలోచన. అని 
చందమ్మ అడిగింది. సూర్యుడు తన 
పొరుగింటి నేస్తం నీళ్ళు తనతో " 
అన్న మాటలను తెలియజేశాడు. చం్యదమ్మ, “దానికి ఇంత ఆలోచన ఎందుకు? వెద్ద భవంతి" 
కడదాము. తర్వాతనే వాళ్ళను పిలిచి విందు చేద్దాము” అని సూర్యునితో అన్నది. సూర్యుడు 
చం్యదమ్మ మాటలకు ఎంతో సంతోషించాడు. 

మర్నాటి నుంచి ఇద్దరూ ఇల్లు కట్టడం |పారంభించారు. తమ ఓపిక ఉన్నంత పెద్ద. 
ఇల్లు కట్టారు. ఇల్లు కట్టడం ముగిసింది. నీళ్ళు పరివారంతో పాటు విందు ఆరగించడానికి 
ఇంత మ్మాతం చాలునని ఇద్దరూ అనుకున్నారు. ఒక మంచి రోజు చూచి నీళ్ళను ఆహ్వా 
నించారు. 

నీళ్ళు తన బలగం-- చుట్టాలు పక్కాలు, నేస్తులూ గేస్తులూ మొదలయిన వాళ్ళతో 
పాటు సూర్యుని కొత్త ఇంటికి వచ్చి, ముంగిట్లో నిలబడి, “నేను ఇంట్లోకి రావచ్చా? ఇల్లు 
భ్యదంగా ఉంటుందా?” అని _పళ్నించింది. సూర్యుడు, చందమ్మ ఎంతో మర్యాదగా, 
ఎంతో ధీమాగా, “రావచ్చు మి తమా! భయమేమీ లేదు. పదివేల ఏళ్ళపాటు ఉండే. పక్కా. 
భవంతి”. అన్నారు. 


33 


ఇ_పవహించింది. క్షణంలో భవన మంతటా మోకాటి బంటి నీరు నిండింది. 
“ఇంకా ఇల్లు: భదమేనా? మరి కొంతమంది మా బలగం వెలుపల ఉన్నారు. వాళ్లా 
ఇంట్లోకి రావచ్చా?" అని నీళ్ళు మళీ అడగింది. 
“ఓ! అలాగే రావరానికి అభ్యంతరం ఏమిటి” అన్నారు సూరయ్య, చందమ్మ బిక్కు 
బిక్కు_మంటూనే. ఎందుకంటే ఇంట్లో మోకాటి బంటి నీళ్ళు. తాము నిలవడాని కే కావడంలేదు. 
నీళ్ళు మరింత _పవహించింది. ఇల్లంతా తల బంటి నీళ్ళు నిలిచింది. “ఇంకా మా వాళ్ళు 
“రావాలంటారా?” అని అడిగింది వెక్కిరిస్తూ నీళ్ళు. సూర్యుడు, చం|దమ్మ ఏమంటారు 
“పాపం? “సరే!” అన్నారు ఏమీ తోచక. 
నీళ్ళు మరింత జోరుగా ప్రవహించింది. సూర్యుడు, చం|దమ్మ చూస్తూ ఉండగానే 
ఇల్లు పూ ర్తిగా మునిగి పోయింది. ఇద్దరూ వై కప్పు ఎక్కి. చూడడం మొదలు పెట్టారు. 
నీళ్ళు మళ్ళీ అడిగింది అదే (పళ్న. సూర్యుడు, చం దమ్మ మునుపటి సమాధానమే 
ఇచ్చారు. నీరు ప్రచండ వేగంతో (ప్రవహించింది. సూర్య చందు లిద్దరినీ ఆకాశానికి 
ఎగగొట్టింది. ఇక నీళ్ళు తగ్గనేలేదు. వారిద్దరూ అకాళాననే వేలాడవలసివచ్చింది. 
_సూరయ్యా, చందమ్మా ఆకాశంలోనే తేలుతూ ఉండడానికి కారణం ఇదే. 


| అప్పుడు నీళ్ళు తన బలగంతో, సకల జలచరాలతోపాటు ఒక్క దూకున ఇంట్లోకి 


26 
భాగవతం = బాలసాహిత్యం 


ఏడు దశాబ్దాలనాటి మాట. నాకు శ్రీ వావిలికొలను సుబ్బారావుగారంటే చాల భక్తి. 


(ఆయన ఒక్క బమ్మెరపోతన నివాసస్థల విషయంలో పొరపడడంతప్ప మరే పొరపాటూ- 


చేయని సత్యజీవి; ధన్యజీవి. దోషో గుణసన్నిపాతే, విమజ్జతీందో కిరణేష్వివాంక 
ఆన్నాడు గదా కాళిదాసుడు.) నాకప్పుడు ఎనిమిదేళ్ళ వయస్సు. ఏ మంచినైనా మననుకు 
హ_తించుకొనే అమాయక హృదయం. వావిలికొలను వారిని ఆవయస్సులో ఒకమారు 
దర్శించాను. బుషితుల్యమైన ఆయన స్వరూపం నా మనస్సులో అంకితమైంది. 


నా కప్పుడు చదువువై మనస్సు నిలిచేది కాదు- నిజానికి దేనిమీద నిలిచేది కాదు. 
మరొకవైపు భరింపరాని తలనొప్పి. వచ్చీరానిభాషతో, తెలిసీ తెలియని వినయంతో ఉత్తరం 
(వాశాను ఆయనకు, నా మనస్థితిని వివరిస్తూ. ఏదైనా మందోమాకో చెప్పమనికూడ మనవి 


చేశాను, 


నే నెవడిని? అంత వెద్దవారు నాజాబుకు ఠంచనుగా సమాధానం |వాశారు. 
నేనే కాక, నా ఇంటి పెద్దలందరూ గర్వించారు. “నాయనా సీ గ్రద్ధకు మెచ్చుకున్నాను- 
నీవు (బాహ్మీఘృతమనే ఆయుర్వేదౌషధం సేవించు. నీవు భాగవతం చదువగలిగితే, ధ్రువ 
(పహ్హాదాదుల చర్మితం చదువు. సీకు అంతటి భాషాజ్ఞానం లేకపోతే, నేను పిల్లలకోసం 
(వాసిన ఆర్యకథానిధి చదువు. దానిలో భారత భాగవతాదులలోని కథలను సరళమైన 


భాషతో నీబోటి పిల్లలకోసమే (వాశాను. (ధ్రువ _పహ్హాదాదుల జీవితాలు నీకు ఆదర్శమై సీభపిా 


ష్యత్తును తీర్చిదిద్దుతాయి.” ఇది నాలుగు పావుఠావుల ఉ త్తరం సారాంశం. 


నారు నా న న ్రాతతామాదినా. ఆతనాతాపందాత్యంా శతా ాల్న. 


ఆ 
అంతటి మహామహుడు నావై | శద్ధవహొంచి “చేప్పిన హితవును పాటించక పోవడ 
=మనేది సంభవం కాదు కదా! ఆర్య కథానిధిని వెంటనే తెప్పించాను మా తాతగారిని, 
మా నాయనగారిని వెన్నాడి. తద్ద్వారా భాగవతంలోని పిల్లల కథలు, ముఖ్యంగా కృష్ణలీలలు 
చదివాను, కొంచెం వెద్దవాడయిన పిదప. బాలసాహిత్యానికి భాగవతం |పత్యకంగాను, 
పరోక్షంగాను పేరక మనిపించింది. 


ఉత్తానపాదుని పెద్ద భార్య అయిన సునీతి కుమారుడు (ధువుడు ఒకనాడు తండి 
తొడఎక్కి. తన సవతి తమ్ముడు ఉ త్తమునివలె లాలన పొందదలచగా, సవతి తల్లి 
శాసురుచి 
“తండి తొడనెక్కు_ వేడుక దగిలెనేని 
పూని నాగర్భమున నాడు పుట్ట కస్య 
గర్భమున బుట్టి కోరిన గలదె నేడు 
జనకు తొడ యొక్క భాగ్యంబు సవతి కొడుక ! 


“అదిగాన నీ వధోక్షజు 

పద పద్మము ల్మాశయింపు పాయక హరి నా 
యుదరమున బుట్టనిచ్చును 

వదలక యైన ముదము వడ వెద వనఘా :” 


“అని ఈసడించగా, అతడు యమునా తీరంలోని మధువనంలో తపస్సుచేసి నారాయణుని 
క్షపత్యక్షం చేసుకొంటాడు. అవమానత ప్తుడైన (ధువుని పట్టుదల పరమాత్మునే పట్టి దగ్గరకు 
"లాగింది. 


వ % % 


(పహ్హాదుడు ఇప్పటి దృష్టితో చూస్తే విప్పవకారుడు. న్యాయపథం అతిక్రమించి 


నప్పుడు తండినై నా ఎదిరించవచ్చుననేది పహాద చరితం సారాంశం. అలాగే గురువులను. 
తశహడ ధిక్కరించవచ్చు. 


36 
“ఆటలకు( దన్ను రమ్మని 
పాటించి నిశాటసుతులు భాషించిన దో 
షాటకులేం[ద కుమారుడు 
పాటవమున వారి జేరి (పజ్ఞాన్వితుడై. 


చెప్పడొక చదువు మంచిది; 
చెప్పెడి దగులములు చెవులు చిందర గొన(గా 
నెప్పుడు మనయెడ నొజ్జలు, 
చెప్పెద నొక చదువు వినుడు చిత్తము లలరన్‌.” 


అని (పహ్హాదుడు తన సంగడికాం[డతో నవ్వుతూ ఆట్టాడుతూనే వారికి జగన్మి థ్యాత్యం,- 
నారాయణ వర మో త్తమత్యం వివరిస్తాడు. 


“గురువులు తమకును లోబడు 

తెరువులు సెప్పెదరు; విష్ణు దివ్య పదవికిన్‌ 
దెరువులు "సెప్పరు; చీకటి 

బశువులు వెట్టంగనేల బాలకులారా ? 


తెం డెల్ల పుస్తకంబులు; 

నిండాచార్యు లకు; మరల నేకతమునకున్‌ 
రండు; విశేషము సెవ్పెద 
బొండొల్లనివారు కర్మపుంజముపాలై ,” 


లాలో 


ళ్‌ నన ల 


నకును ఆలా 


నాకి 


అని వారిని నిరంతర హరిసేవకు (పోత్సహిస్తూనే ఉంటాడు. ఆతని ఆటలన్నీ ఆధ్యా 
త్మికాలు. 


పప వాలు నునా కానా కా మం ద తాట 


నలు 
అనాలా 


' 

| 

| 
1 


37 


as 
అదితి వామనుని ఆటలకు మురిసిపోతుంది. తనయవిలోకన పరిణామ పార 
౫శ్యంతో క ;Bo%tm ఉత. 6దండీ 3 Gr 6 రచి మే రాడా 


“నన్ను గన్న తండి : నాపాలి దైవమ: 
నా తప; ఫలంబ! నా కుమార । 

నాదు చిన్నివడుగ ! నా కులదీపక ! 
రాగదయ్య : భాగ్యరాశి వగుచుః” 


అని తనదగ్గర కు పిలుస్తుంది. ఆ వామనుడే తివ్మికముడై బలిని పాతాళలోకానికి అణచి 
వేస్తాడు. (మంచివాడై నా చెడ్డవాడయినా దైత్యుడు ఆదితేయుల ఎదుట తలయెత్తుకొని 
తిరగడానికి వీలులేదు. వారిని సామదానభేదోపాయాలతో అణచి వేయవలసిందే. ఇది 
అప్పటి నీతి.) 


అ * %* 


ఈ బాలకథలే గాక కృష్ణలీలలు నేటి బాలసాహిత్యానికి పలుదోవలు తీర్చాయని 
నా అభ్మిపాయం. కృష్ణుని రూపం, వేషం, చేష్టలు అందరు పసిపిల్లల |కీడాదులకు (పతీకలు. 
తల్లులు తమ పిల్లలు ఏ పనిచేసినా గొప్పగా భావించడం, ఏ కొంచెం నలిగినట్టు కనిపించినా 
వగాలి సోకిందోనని చప్పగా చల్చారిపోవడం సహజం. కృష్ణలీలను చెప్పిన భాగవత రకు 
తలిదండుల, బాలుర, పల్లెటూరి పడతుల, ముఖ్యంగా సాహసాలను ఆరాధించే పడతుల 
మన స్తత్వాన్ని కూలంకషంగా మథించినవాడు. కనుక వివిధ దృకో-ణాలతో కృష్ణుని 
=బాల్య క్రీడలు వర్ణించి తర్వాతి బాలసాహిత్యానికి బాటలు తీర్చాడు. 


కాలు సేతులు గట్టిగా, బలంగా ఆడించడం, ఒళ్ళు విరుచుకోవడం, పక్కన వున్న 
వాటిని తన్ని తోసివేయడం పసివారి స్వభావం. వారి కాలి తాపులకు కొన్ని పెద్ద వస్తువులు ' 
గూడ కాకతాశీయంగా దొర్లి పడవచ్చు. ఆలాటిదే శకటాసురభంజనం. పొ శ్రిక్లలోని చిన్న 
కృష్ణుడు కాలు జాడించాడు. పక్కనే ఉన్న బండొకటి దొర్జిపడి విరిగింది. పిల్లడి శ క్తికి 
మించిన పని వీది జరిగినా, SE ఇ ప్‌ో భూతం, రాక్షసి” we Gp “పిల్లవానికి 


క్షి 
టై వాన్నుగహం ఉంది గనుక అపాయం కూలి విరిగిపడిందని తల్లి భావిస్తుంది; తన పిల్లడిలో 
దై._వత్యమూ ఆపాదిస్తుంది. 


“శకటము హరి తన్నిన దివి 

(బకటంబై యెగసి యిరుసు.భరమున గండ్డున్‌ 
వికటంబుగ నేలంబడె 

నగటా : యని గోప బృంద మాశ్చర్యపడన్‌.” 


జరిగింది ఈ ఉదంతం. ఇలాంటిది జరిగితే తల్చులు దిష్టితీసి నానా హైరానా పడుతారు. యశోద, 
తక్కిన గొల్లెతలు ఆలాగే పడ్డారు. 


కృష్ణుని బాల్య చేష్టలు అల్లర్ల న్నీ అదృష్టవశాత్తు అతడు ఉత్తరోత్తరా గొప్పవాడు 
కావడంవల్ల లీలలుగా మిగిలాయి. గొప్పవాడు కాకపోయిఉం టే, దుర్మార్గాలు గా రగిలేవి. 
“వీడేనమ్మ కృష్ణమ్మ ! 
వేణువు ఊదే కృష్ణమ్మ 
తలలో పింఛము చూడండి 


మొలలో గజ్జెలు చూడండి 
వీడే వీడే కృష్ణమ్మ.” 


“తారంగం తారంగం ! 

తాండవ కృష్ణా తారంగం 

వేణు వినోదా తారంగం :” 
మొదలుగా బాలగీతాలకు ఆకరాలయాయి ఆ లీలలు. 


నో 4 * శ 


గోపికలు కృష్ణుని దుడుకుచేతలు యళోదమ్మకు చెప్పడం, నేటి అల్లరి పిల్లల వై. 
ఇరుగు పౌరుగమ్మలు తల్దులకు ఫిర్యాదు చేయడం వంటిదే. 


లా —= 
త 


Po 


అ 
(03 

“బాలురకు పాలు లేవని  _ 

బాలింతలు మొరలు వెట్ట బక పక నగి యీ 

బాలుం డాలము సేయుచు 

ఆలకు (గేపులను వదలె సంభో జాక్షీ 1” 


ఇది పల్లెటూళ్ళలో నేటికీ జరిగేదే ! వెద్దయింటి పిల్లల ఆగడాలను జనం చాలకాలం సహి 
స్తారు; వారి తలి దం|డుల పరపతిని, వారివల్ల కలిగే ఉపకారాలనుబట్టి. మరీ (శుతిమించితే 
ఫిర్యాదులు చేస్తారు ఓపికలులేక. కాని, ఆ అల్లరి పిల్లలవల్ల |గామానికి లాభం కలిగితే, 
అల్లర్హను సహించడ మేకాక, అల్లారు ముద్దుగాను చూస్తారు. 


“గొల్పవారి వాడలకు కృష్ణమూర్రీ ! నీవు 
ఏమి పనికి వచ్చినావు కృష్ణమూ ర్రీ 2” 
అనే గీతాలు అలాటి ముద్దు మురిపాల ముదలే. 


(ప్రపంచంలో మన్నుతినని పిలలుండరు. తమ దేహంలోని ఏవో రసాయన ద్రవ్యాలు 
లోపించడంవల్ల పిల్లలకు మన్నుతినాలని బుద్ధి పుడుతుందని వైద్యులు చెబుతారు. కాని 
పిల్లలకు మట్టి మృదుస్పర్శ, పట్టుకోగానే చేతిలోకి రావడం నోట్లో పెట్టుకోగానే కమ్మని. 
వాసన వేయడం, పండ్దసందున గరగరలాడడం వంటి కారణాల వల్ణనో ఏమో, మన్ను 
మహారుచిగా ఉండి తినాలని బుద్ధి పుడుతుందనుకుంటాను. తల్లి బలవంతంగా మన్ను తిన్న 
పిల్చడినోరు తెరిపించడం, (పేమతో తిట్టడం, కోప్పడడం (పతి యింటా జరిగే ఐకాంకికం 
కాని పతి పసివాడు కృష్ణునిలాగా 

“అమ్మా ! మన్ను తినంగ నే శిశువునోః 
ఆకొంటినో: వెజ్జినోః 

నమ్మం జూడకు వీరి మాటలు: మది 
న్నన్నీవు కొట్టంగ ప్ర 

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు; కా 
దేనిన్‌ మదీయాస్య గం 


న. 
ధమ్మా[ఘాణము సేసి నా వచనముల్‌ 
ద వ్రైన దండింపవే.” 


ఆంటూ తల్లికి చెప్పలేడు గదా! నేను తినలేదని బుకాయిస్తాడు; తలతిప్పుతాడు తల్లిక్‌ 


చిక్కకుండా. 


పిల్లల అల్లరికి విసిగె త్తిన తల్లులు పిల్లలను మంచంకోడుకో, _స్తంభానికో, రోటికో 
కట్టి వేయడం చాల ఇండ్లలో మనం చూస్తుంటాము. అల్లాగే పనిచే సేప్పుడు వెనుకపాటున 
వచ్చి అల్లరిచేసే పిల్లలను, పాత్రలను పగులగొచే పిల్లలను, గదించడం, తరుమడం, పట్లు 

(sp) ౧ అ ౧ (a) ల 
కొని బెదిరించడం పిల్లలున్న (పతి యింటి రమణీయ దృశ్యాలు. 


“గజ్జెలు ఘల్లని (మోయగ 
సజలు దౌక్కు టలు మాని అతిజవమున యో 
నములు నగ, దల్లియు 


జ 
జ 
జ 
జ 
జ 


కృష్ణుడు పరువిడినట్టు, తల్లులు దగ్గరికి వచ్చేవరకు వేచి ఉండి, వారికి చిక్కక చటుక్కున- 


పక్కకు పరుగులిడడం (పతి పిల్లవాడూ చసన; 


%* షా ఖు 


పల్లెలలో సాహసులైన పిల్లలు పాములను,. చిరుతలను చంపడం, పల్లెవారంతా 
వారివలన కలిగే ఇలాటి సాహస సహాయాల్లకు. మురిసిపోయి, వార్శి.తక్కిన ఆగడాలను 
మన్నించడం నేటికీ జరుగుతున్న వే. అలాటి వాటికి సంకేతమే కాశీయమర్దనం. 


జ భా స్‌ 


“4 


అరి చేయడం, తలిదండులు జెదరించినా బెదరకపోవడం, వారిని ఒక ఆట 
పట్టించడం పిల్లల వినోదం. అప్పుడు (పతి తల్లీ యశోదలాగే 


“తన్ను నెవ్వరైన దలపోయ బారెడు 
నోజలేదు, భీతి యొక చెజుంగ, 

డెలమి నూరకుండ డెకసక్కె_ముల నాడు, 
బట్టి కాసి చేయుభంగి యెట్టు?” 


అని వితర్కి స్తుంది. భయవెడుతుంది; అదిగో బూచి, ఇదిగో గుమ్మడు - అని బెదురుచూపు 
తుంది. ఆ బెదిరింపుల ఆనురణనమే 


“గుమ్మడేడే గోపిదేవి 
గుమ్మడేడే కన్న తల్లీ 
గుమ్మడేడే, గుమ్మడేడే 
అమ్మ గోవెమ్మా i 


“గు మ్మాడమ్మా గుమ్మాడి” 


మొదలయిన పాటలు. జిలిబిలి. పలుకులు పలుకనేర్చిన పసివారు “ఎక్కడమ్మ బూచి? ఏడీ- 
గుమ్మడు ? ఎక్కడమ్మా బూచాడు?” అని నవ్వుతూ, కళ్ళు పెద్దవి చేసుకొని, కళ్ళు. 
మూసుకొని, కళ్ళు చికిలించుకొని నానా అభినయాలు చేస్తారు. అవన్నీ రాముని పేరుతో, 


కృష్ణుని "పేరుతో, వారి వారి ఇష్ట దేవతల పేరుతో బాలసాహిత్యానికి ఎక్కాయి. రామదాసు 
కూడ 


“బూచివాని పిలువ నంవనా గోపాల జాల 
బూచివాని పిలువ నంపనా. 
బూనివాని పిలువనంప బోతే వద్దు వద్దనేవు” 


42 


అంటూ తాను తల్లిగా రాముడు గోపాలబాలుడుగా. పాడాడు. భక్తిలో సర్వశేషి . అయిన 
సర్వేశ్వరుని |పేమికునిగా, పుతునిగా భావించడం, ఆయా ఆవేదనలతో ఆటమటించడం 
ఒక గొప్ప మధురఘట్టం. గోదాదేవి, అక్కమహాదేవి భగవంతుని తమ పీయునిగా ఆరా 
ధించారు. ఆ ఆరాధన మనకు మనోహర తమ సాహిత్యంగా సం|కమించింది. 


గొల్లెతలు కృష్ణుని “జల్లి తొట్ట నునిచి దీవించి” 
రా ౧ ౧ 


“జోజో కమలదేేక్షణ ! 

జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణా! 
జోజో పల్లవ కరపద ! 

జోజో పూర్ణేందువదనః జోజో యనుచున్‌” 


జోలలు పాడారట. ఆ జోలల నినాదాల అనునినాద మే అన్నమాచార్యుల 


tg వచ్యుతానంద ! జోజో ముకుందా ! 
రావె పరమానంద రామగోవిందాః” 


. అనే జోలపాట. (ఈ పాటలో ఒక విశేషం ఉంది. అన్నమాచార్యులు జో వచ్యుతానంద - 


రావె పరమానంద అని |పాసలో -- వృపాపలో పల్లవి వెప్పారు. తమిళ భాషలో అచ్చుకు 
పరమైన ఆకారానికి వడాగమం వస్తుంది. ఉదా :- తిరు 4 అరంగం = తిరువరంగం. 
తీరు - అణ్జామలై. =' తిరుమణ్ఞామలై* తెలుగులో గాంథిక భాషలో ఈ వడాగమం 
లేదుగాని, వ్యవహార భాషలో ఉంది. ఉదాహరణకు :- రా -- అమ్మా = రావమ్మా, 
తిను -- అమ్మా = తినవమ్మా. చెప్పు 4 అమ్మా = చెప్పవమ్మా, పో _ అమ్మా = 
పోవమ్మా, ఇత్యాది. అన్నమాచార్యులు ఎన్నో వ్యవహార (ప్రయోగాలతోపాటు వైష్ణవ 


సం పదాయంతోను, _ వవహారంతోను వచిన ఈ వడాగమ -|పయోగాన్ని |పానలో | 
| గ్రివహారం NS | NE 


oe =] 


జై TEED RANE య యక లా AD 


43 
బిగించారు. కొందరు ఈ రహస్యం తెలియక జో అచ్యుతానంద - రార పరమానంద అని 
-పాడుతారు, అన్నమాచార్యుల వంటివారు పాసను వదలుతారా అనైనా ఆలోచించక.) ఇలాగే 
“రామలాలీ, మేఘ శ్యామ లాలీ 
తామారాసానయన దశరథ తనయా లాలీ 


మొదలై న జోలపాటలు పుట్టాయి. 


ఖః ఖః ఖః 


కృష్ణుడు గోపాలురతో చల్బులార గించడం, రాస్మక్రీడలు, గోపికల విరహం 
మున్నగునవన్నీ బాలసాహిత్యంలో, జానపదసాహిత్యంలో, స్రీల పాటలలో చోటు చేసు 
కొన్నాయి. 


భాగవతంలోని [ధ్రువ |ప్రహ్లాదాది బాలుర ఇతివృత్తాలు, కృష్ణుని బాల్యలీలలు 
భారతీయ బాలసాహిత్యానికి మూలబంధాలుకావడం సహజమని తోస్తుంది. కృష్ణుని లీలలు 
రాముని చరితము, తథాగతుని త్యాగగాథ చ్మితశిల్పాలతో ఆగ్నేయాసియా అంతటా 
మాత మేకాక, భారతసం స్కృృతి (పసరించినచోటంతా వ్యాపిం చాయి; సాహిత్యంలో వివిధ 
శప క్రియలను అలంకరించాయి. 


తెలుగు విశ్వవిద్యాలయ 
గం; 
ల 


కగు le 4-08) of 
Ls నమ 


U6 
ఈ కథలను గురించి 


ఈక థలు (పయోగాత్మకంగా (వాసినట్రివి. పిల్లలకు వినోదంతో పాటు విజ్తానమూ 
ల గ జా 
కలిగించడం వీటి ఉద్దేశ్యం. 


మొదటి కథ మనదేశంలో రెండువేల యేళ్ళకు ముందు అక్షరాభ్యాస పద్ధతి ఎలా 
ఉండేది, లిపులు ఎన్ని ఉండేవి, రాజులు, మహారాజులు తమ పిల్లల ఇన్తూఖ్యాసాన్ని' ఎంత 
వైభవంగా' చేయించేవారు అనే విషయాలు వివరిస్తుంది. రెండవ కథ (పత్యక్షసాక్షి 
కథనంలాగ సాగింది; పిల్లలు తాము చూచిన సంఘటనలను ఎలా రమ్యంగా చెప్పాలో 
తెలుపుకుంది. మూడవ కథ ఆత్మ నివేదనం. ముసలివారు తమ అనుభవాలు చెబుతూ ఉంటే, 
పిల్లలు (శ్రద్ధగా వింటారు. పిల్లల మనస్సును ఆకట్టుకోడం ఈ కథ లక్ష్యం. నాల్గవది ఒక 
ఆధునికుడు తన అనుభవాలను వేమన పద్యాలతో సమన్వయించి చెప్పినట్టున్న కథ. ఇది 
పిల్లలకు ఉచితానుచితాలు చెబుతుంది. ఐదవది కేవలం వినోదం. జాబిల్లిలో రాట్నం వడికే 
ముసలమ్మ, జింక ఉన్నవనే మన పుక్కిటి పురాణం ఎలాటిదో ఈ ఆ్మఫికా కథా అలాటిదే. 
బాల సాహిత్యం నిజానికి రామాయణ భారతాలతోనే పారంభమయినా, బాలకృష్ణుని లీలలు, 
ఇతర బాలుర కథలు ఉన్నది భాగవతంలోనే. కృష్ణలీలలు పిల్లలకు ఆహ్లాదంతో పాటు 
ధైర్య సాహసాలు కలిగిస్తాయనే అభిప్రాయంతో ఆరవదయిన వ్యాసం పుస్తకం చివర 
పిన్నుడిగా చేరింది. 


ఈ కథలకు బాలబాలికల మెప్పు తప్పదని విశ్వసించవచ్చు. 


da 


ముఖచితం : శ్రీ బాపు లోపలి చితాలు : శ్రీ శ్వేత 


Pr క్ష లో PE = Er .... 


